ఫదముల నుది లలిత గొలుతు 


లలిత 


కృష్ణ యన్‌. వి. 


అనంత 


లలిత సదముల మది లలిత్‌ గొలుతు 


అనంత కృష్ణ యన్‌. వి. 


ప్రథమ ముద్రణ : చిత్రభాను జ్యేష్టం 
6-2002 

ద్వితీయ ముద్రణ : నందన శ్రావణం 
7-2012 

సర్వ హక్కులు : గ్రంథకర్తవి. 


వెల : రూ. 20/- 


దొరకు చోటు 

యున్‌.ఐ. అనంత కృష్ణ. 

ప్లాట్‌ నెం. 80, రోడ్‌ నెం. 4, 

శీ సాయినగర్‌ కాలనీ, శ్రీ సాయిబాబా గుడి ఎదురుగా, 
నాగోల్‌పోస్టు, హైదరాబాద్‌ - 500 068. 


ఫోన్‌ : 9246531895 
E-mail: ananthcourt@ rediffmail.com 


(థీ మాత్రే నమః 
గురువాక్యం 


చి॥ అనంత కృష్ణ రచించిన లలితా దేవి యొక్క స్తవరూపమైన 
శతకమును చూచితిని. అతి లలితమైన పదముల 
సమూహముతో, సమాసభూయిష్టమై అన్వయ కారఠిన్యమును 
లేక, మిక్కిలి చెవులకింపైన పరిశుద్ధమైన అచ్చతెనుగు 
పదములతో ధారాశుద్ధి గలిగి లలితా స్తవమును రచించిన 


మా శిష్యునికి శతాయువు లొసంగి నిత్యోన్నత్ర స్థితిని 
కల్గించవలసినదని మదీయ యిష్టదైవమైన (శ్రీమన్మహా 
రాజరాజేశ్వరీ షోఢాంబా జగన్మోహినీ పరదేవతా (శ్రీమహా 
త్రిపుర సుందరిని ఆశీస్సులిమ్మని కోరుకుంటూ... 


ఇట్లు 
పరమానందనాధ దీక్షానమాంకిత 


విద్వాన్‌ రాళ్లభండి సుబ్రహ్మణ్య దీక్షితులు 
తేది : 16-6-2002 


ముందుచముంటు 
థీః 


అమ్మ! ఇంతకంటే తీయని పదం సృష్టిలో లేదు. అమ్మను 
పరబ్రహ్మపర్యాయంగా ఉపాసించడమే శాక్తేయం. శాక్తేయులు 
ఈ శక్యుపాసకులు. శక్తిని సేవించడం అనేది జన్మ జన్మల 
పుణ్యవలంగా లభించేది. లభించెనా ఇహపరములు 
సాధకునకు కరతలామలకములు. శక్తికభిన్నులుగా 
శాక్తేయులను భావించవలెను. “ఏకస్సన్‌బహుధావిచార స్వాహా 
“శతగ్‌ం శుక్రాణి యత్రెకం భవంతి స్వాహా” “ఏకం సత్‌విప్రాః 
బహుధావదంతి” తదితర వేదవాక్య ప్రమాణములననుసరించి 
ఒకే తత్వము బహుధా ఉపాసించబడుచున్నది. 


సప్తశతిలో అమ్మపలుకగా .దశమోధ్యాయములో 'ఏకైవాహం 
జగత్యత్ర ద్వితీయా కా? మమాపరా' 'అహంవిభూత్యా 
బహుభిరిహరూ పైర్యదాస్థితా మొదలగు ఉపదేశవాక్యములను 
బట్టి నామ, రూప, గుణాదులు సాధకుల స్థాయిని బట్టి, 
అవసరమును బట్టి, గీసుకున్న పరిధులను బట్టి, భిన్నభిన్న 
ఆచార, వ్యవహార, మంట్రానుష్టాన, పురశ్చరణ, ఉపాసనా 
ప్రకరణములకు చెంది మనలోని మాయా (గ్రంధులను 
ఒక్కొటొక్కటి పుటుకుపుటుకు మనితెగి దూరముగా తొలగిన 
కొద్ది అద్వితీయ బ్రహ్మానుభూతియే సర్వత్ర వ్యక్తమగుచు 
మిగిలినవి నామావశిష్టములగును. 


ఆదిశంకర భగవత్పాదులుగ్గడించినట్లు సప్తకోటి మంత్రాల 
సారమొక్కటే అగుచున్నది. (శ్రీ శ్రియానంద నాధ దీక్షానాములు 
(శ్రీ ఈశ్వర సత్యనారయణ శర్మగారొకచోట 'ముప్పదిమూడు 
కోట్ల దేవతలు మన గుప్పెడు మనసు నుండియె పుట్టినారని” 
పేర్కొన్నారు. లక్ష్యం ఒకటే, తత్త్వం ఒకటే, గమ్యం ఒకటే, 
పరబ్రహ్మ మొక్కటే, ఆ (బ్రహ్మను లలితా నామక శక్తిగా 
ఉపాసించే విధానం ఆనాదిగావస్తున్నదే. నృసింహతాపిన్యుషత్‌, 
దేవ్యధర్వశీర్షం, అగ్ని సూక్తం, మహావిద్యా, సప్తశతీత్యాది 
ఉపాసనాక్రమాలు, అనేక తంత్రాలు ఉపాసనా సామాగ్రిగా 
మన పూర్వులు అనూచానంగా మనకొరకు నిక్షిప్తం 
చేస్తూవచ్చినారు. ఆ పూర్వుల సంప్రదాయాన్ని తు.చ. 
తప్పకుండ సద్దురువరేణ్యుల పరిపూర్ణ కటాక్ష వీక్షణముచే 
త్రికరణశుద్ధిగా అనునరిన్తూ ఉపాననా క్రమంలో 
మకుటాయమానమైన కావ్యసృష్టి చేయగడంగి కృతకృత్యులైన 
ధన్యుల్లో శ్రీఅనంత కృష్ణ శర్మగారొకరు. 


ప్రారంభ పద్యం నుండి ఫలశ్రుతి పద్యం వరకు నాపై గల 
యపార (ప్రేమతో నాకు విన్పించి నన్నును ధన్యుణ్ణి 


గావించారు. అల్పాక్షరాల్లో అనల్పార్థాన్ని పొందుపర్చడం 
సామాన్యులకలవి కాదు. అమ్మ ఢేరణతోనే సాధ్యం 
అవుతుంది. 


“వాక్యం రాసాత్మకం కావ్యం” ప్రతికావ్యం వేదాంత భావ వివేక 
వివేచనా సంయోజనం చెంది, కావ్యరూవం దాల్చి 
మనముందు అమ్మ యొక్క అమృతత్వం సాక్షాత్కరిస్తుంది. 
ఆదిశంకరుల అదై సత ప్రభావం, అమ్మ వారియొక్క అపరిమిత 
ప్రేమామృతము, సద్దురూపదేశముల సారరూపమైన అనుభూతి 
శ్రీ అనంత కృష్ణ శర్మ గారి పద్యాలలో మనకు దర్శనమిస్తుంది. 
ఉదాహరణకు :- 

మనసె మూలముగద। మానవునకు ముక్తు 

డైన తాను బద్దు! డైన గాని 

మాయ పాజదోలు! మాత వీ వంచును 

లలిత పదముల మది! లలిత గొలుతు 
'మనఏవ మనుష్యాణాం కారణం బంధ మోక్షయోః ఈ బంధ 


మోక్షాలకు కారణమైన మనస్సును ఆత్మానులోకనం వైపు 
అమ్మయే మళ్లించాలని కవి అభిప్రాయం. 

నీట మునుగ చేప। నిష్ట నిల్వ బకము 

గాలి తిన్న పాము! కాదు జపము 

భావ శూన్యమైన। ఫలము లేదంచునే 

లలిత పదముల మది। లలిత గొలుతు 


యత్‌ భావం తద్భవతి. అపురూప కల్పన. 
మాయ యని తెలియును! మానడు మోహంబు 
దారయని సుతుడని! ధనమటంచు 
మాయ నెల్లను మటు; మాయము సేయగా 
లలిత పదముల మది! లలిత గొలుతు 


“మమ మాయా దురత్యయా కృష్ణుడు పలికినాడు. 

3౩3వ పద్యంలో తానే హంసనని ప్రతిపాదన చేశాడు. 92వ 
పద్యంలో మనలోనే కొల్వైన అమ్మను గుర్తించకుందుమని 
ఆవేదన చెందాడు కవి. 


స్వానుభవము లేని చదువు నిరర్ధ్థకమనియు, శరణాగత భక్తియే 
శరణ్యమనియు 'మృత్తికేత్యేవ సత్యమ్‌” వేదాంతగూఢత 
మొదలగు విశేషాంశాలెన్నియో ఈ పద్యాలలో లలిత 
పదజాలంతో హృద్యంగా కవి పలికినాడు, ఆ యమ్మయే ఇట్లు 
పలికించిందని చెప్పడమే ఉచితమౌతుంది. లలితా సహస్ర 
నామావళి ప్రభావం కూడా ఈ పద్యాలపై బాగా పడింది. 
శంకురుని వివేకచూడామణిలోని పద్య రత్నాలు తమ 


కాంతులను ఈ పద్యాలపై ప్రసరించినాయి. 
స్థాలీపులాక న్యాయంగా నాశక్తి కొలది గ్రంధ పరిచయ 
రూపమైన ముందుమాటనుగ్గడించినాను. ఆ లలితామాత కవిని 
సకుటుంబ సపరివార సమేతంగా నిరంతరం తన యపరిమిత 
(ప్రైమానుభితిని పంచి, పెంచి రక్షించుగాక. 
ఇట్లు 
బుధజన విధేయుడు 
గుళ్ల రాధా కృష్ణ ఈర్మ 
అష్టావధాని 
సికింద్రాబాద్‌ 
తేది : 16-06-2002 


11 
శే హు 
[క్త 


థీ కరమగు నీదు! శ్రీ చక్ర రూపాన 
నియమ నిష్టలందు! నిన్ను నమ్మి 
తొల్లి పుణ్య ఫలము! వెల్లి విరియగను 
లలిత పదముల మది। లలిత గొలుతు 


చిరు పదముల గూర్చ। గురుతర భావముల్‌ 
సాహసమ్ము గాదె। సాయపడవె 

నీదు ముద్దు పట్టీ! నేననంతుడనంచు 

లలిత పదముల మది! లలిత గొలుతు 


జ్ఞాని నని తలువను। జ్ఞానమ్ములేదుగా 
భక్తు నంచు పల్మః భక్తిలేదు 

నీవె దిక్కు తల్లి; కావు మటంచును 
లలిత పదముల మది! లలిత గొలుతు 


కన్ను జూడ వలయు! కదలక నీ నుండి 
పల్ము లన్ని నీదు! పరముగాను 
మనసునందు నిన్ను! మరువక ధ్యానించి 
లలిత పదముల మది! లలిత గొలుతు 


తన మన యని లేక! తన మనమందున 
ఎవడు గొల్బు నిన్ను! ఎరుక గల్లి 

వాడె ధన్యు డౌను। వాదమ్ము లేదంచు 
లలిత పదముల మది। లలిత గొలుతు 


సదమల మది గొల్వ! సద్యఃప్రసాదినీ 
నాదు భయములెల్ల। నాశమాయె 
అభయ మిచ్చి బ్రోవ। అవని నీవేయంచు 
లలిత పదముల మది! లలిత గొలుతు 


దివిని దేవతలుకు! భువిని మానవులకు 
ఎవనికైన నీవె యాయ వలయు 
కామ్య మెల్ల దీర్చు! కామాక్షి నీవంచు 
లలిత పదముల మది! లలిత గొలుతు 


ధనము గల్ల వచ్చు! దాస జనముగల్ల 

వచ్చు, భూమి నేల! వచ్చు కాని 

దైవ బలము లేక। దైన్యమంచును సదా 
లలిత పదముల మది! లలిత గొలుతు 


అడగ లేదనకయె। అడిగిన దమరును 
అడగకయె కొలువను। అన్ని యమరు 
అడుగడుగున చూడ। అమ్మయేగలదని 
లలిత పదముల మది! లలిత గొలుతు 


మనసె మూలముగద। మానవునకు ముక్తు 
డైన తాను బద్దు! డైన గాని 

మాయ పాజదోలు! మాత నీ వంచును 
లలిత పదముల మది! లలిత గొలుతు 


నీదు తోడు గల్ల! నీ రేని కదలిక 

తనకు నీవు లేక! యునికి లేదు 

శవము శివము గాగ। శక్తి నీ వేయంచు 
లలిత పదముల మది! లలిత గొలుతు 


మట్టి నీవు జూడ। మరి నీరు నీరూపు 
అనల మీవెయరయ। ననిల మీవు 
ఆకసమ్ము నీవు! అంతయు నీవంచు 
లలిత పదముల మది! లలిత గొలుతు 


నీట మునుగ చేప। నిష్ట నిల్వ బకము 
గాలి తిన్న పాము! కాదు జపము 

భావ శూన్యమైన। ఫలము లేదంచునే 
లలిత పదముల మది! లలిత గొలుతు 


అక్షరమ్ము లన్ని! లక్షణమ్ముగ గూర్చి 
అక్షరమ్మువేడి। లక్ష మార్లు 

దీక్ష బూని నిన్ను! సాక్షిగ భావించి 
లలిత పదముల మది। లలిత గొలుతు 


మడులు తడుల నెరుగ। మర్యాద లెరుగనే 
మంత్ర తంత్ర మెరుగ। యంత్ర మెరుగ 
ఆర్తి తోడ బిల్వ! నాదు కొందు వటంచు 
లలిత పదముల మది! లలిత గొలుతు 


చెరకు విల్లు బుతువు। చెలికాడు తుమ్మెద 
నూలు అంబులైదు! గాలి రధము 

జగము మరుడు గెల్వ! జనని చూపెబలము 
లలిత పదముల మది। లలిత గొలుతు 


పూజ, సేవ, దాన। పుణ్యకార్యములను 
ఇతర విధుల నిన్ను! యింత గొల్చు 

పథము వేరు గాని। ఫలమొక్కటంచును 
లలిత పదముల మది! లలిత గొలుతు 


పాతకమ్ము చేయ। పరగనేనే పెద్ద 

దాని పరిహరింప। దక్ష నీవు 

నిన్నె నమ్మియుంటి। నీయిష్ట మికనంచు 
లలిత పదముల మది! లలిత గొలుతు 


సోహమంచు తల్చి। శోధించు నొకడు దా 
సోహమంచు జేర। చూచు నొకడు 

భిన్న మార్గమైన। నున్నదొక్కటని నే 

లలిత పదముల మది! లలిత గొలుతు 


నాక నరక ప్రాప్తి! నాకు కల్లును చూడ 
పాప పుణ్య శేష। ఫలము చేత 

శేష హీనమైన। చెందు మోక్షమనగ 
లలిత పదముల మది! లలిత గొలుతు 


గృహ బలంపు లేమి। గ్రహ గతులను బాధ 
లంటవమ్మ పదము। లంటువారి 
నిప్పుదగుల దూది! నిలువ నట్లుంచునే 

.. లలిత పదముల మది। లలిత గొలుతు 


పాల జూడ వెన్న। బయట కానగ రాదు 
తరచి తరచి తీయ। తనకు దొరకు 

జీవు లందు దాగి। నీవె యున్నట్లుంచు 
లలిత పదముల మది! లలిత గొలుతు 


ఈశ శక్తి వీవు! ఈప్పి తార్థము లిమ్ము 
మాయ తెరలు తీసి! మమ్ము బ్రోవు 

సర్వ మంగళయని। సర్వసాక్షిణియంచు 
లలిత పదముల మది! లలిత గొలుతు 


సర్వసౌఖ్య దాత్రిః సర్వాంగ సుందరి 
కామితమ్ము లిచ్చు! పేమ మీర 

నమ్మి కొల్చుటొకటె! నాధర్మమంచును 
లలిత పదముల మది! లలిత గొలుతు 


ఆయువైన గాని! ఆలు బిడ్డలు గాని 
సర్వభోగ సౌఖ్య! సంపదలును 
ఆదియిదియన నేల। అన్ని యిమ్మంచును 
లలిత పదముల మది! లలిత గొలుతు 


నన్ను నేను తెలియ! నిన్ను గొల్చెదనమ్మ 
ఎన్న నీవె గాదె; ఎందు చూడ 
స్థూలమందు చూడ। సూక్ష్మమీ వంచునే 
లలిత పదముల మది! లలిత గొలుతు 


వనజ భవుని రాణి! వనమాలి దేవేరి 
సేవ లందు కొనెడి। దేవ దేవి 

ఆది శక్తి వీవు! అభయ మిమ్మంచునే 
లలిత పదముల మది! లలిత గొలుతు 


లోని చూపు తెలియ! లోక మంత తెలియు 
బాహ్య దృష్టి యున్న! ఫలము లేదు 

ఆత్మ చింతనమ్మె। అక్షయ పథమంచు 
లలిత పదముల మది। లలిత గొలుతు 


జలము నందు గాని। యిల శూన్యమందైన 
జడము. నీవు చూడ। చలము నీవు 

వెదకి చూడ నీవె విశ్వమంతయునంచు 
లలిత పదముల మది। లలిత గొలుతు 


సురలు జయము కోరి। చేరి జన్నము చేయ 
వారి శక్తులన్ని। చేరి నంత 

ఉద్భవించి నట్టి! యుద్దండశక్తిని 

లలిత పదముల మది। లలిత గొలుతు 


నిన్ను గొల్పు వేళ। నిస్సీమ మహిమరో 
పాప పుణ్య పంక్తి! పాటి రాదు 

శరణ మంచు తల్లి! సర్వానవద్యను 
లలిత పదముల మది। లలిత గొలుతు 


స్వస్వరూప జ్ఞాన। సాధనమ్మెక్కటే 
నిత్య సత్య సుఖము! నీకునిచ్చు 
చింతతార్థ దాట్రి। చిచ్చక్తి రూపను 
లలిత పదముల మది! లలిత గొలుతు 


చాలతెలియ వలయు। చాలదు కాలమ్ము 
బాట చూడ రాచ। బాట గాదు 

హంస శక్తి బొంది। హంస నేనెరుగంగ 
లలిత పదముల మది! లలిత గొలుతు 


హరుని జ్ఞాన దృష్టిః హరియించకర్మలు 
దగ్ధకాములగుచు। దనరగాను 

అమృత ధృక్కులందు। అమ్మమోక్ష మిడగ 
లలిత పదముల మది! లలిత గొలుతు 


అర్థ శబ్ద మనగ। అవ్యక్త మనగను 
సకల నిష్కలమన। సగుణ మనగ 
భావమేది గాని। భావనాగమ్యగా 
లలిత పదముల మది! లలిత గొలుతు 


దేశ కాల వస్తు! రాశి భిన్నత లేక 
వృద్ధిక్షయము లేని। శుద్ధ మూర్తి 

పూర్ణ భక్తి నిన్ను పూర్ణాఖ్య రూపాన 
లలిత పదముల మది! లలిత గొలుతు 


ఎంత (ప్రేమ నీకు! చింతల దీర్చ్పంగ 
ఇష్ట పూర్తి స్తవము! నిచ్చి నావు 
నిశ్చలతను గొల్వ నిక్కము ఫలమంచు 
లలిత పదముల మది! లలిత గొలుతు 


ఆరు లనగ జాను! లరార్షి జిజ్ల్ఞాసు 
అ Es ధధ కః 
లనగ నెట్టి భక్త! జనుల కైన 
సౌఖ్య మిచ్చు భక్త! సౌభాగ్య దాయినిన్‌ 
లలిత పదముల మది! లలిత గొలుతు 


చిన్ని పాపనమ్మ। నన్నిట్లు శోధింప 
తాళ లేను తల్లి! తెలియవమ్మ 

చిక్కు ముడుల విప్పు! చక్కని తల్లిరో 
లలిత పదముల మది! లలిత గొలుతు 


భిన్న వర్ణజాల। మున్న మంత్రములన్ని 
వర్ణ రూప శక్తిః వనగ, కోరి 

మంత్ర సిద్ధి సర్వ! మంత్ర స్వరూపిణిన్‌ 
లలిత పదముల మది। లలిత గొలుతు 


మట్టి ముద్ద నుండి! పుట్టె బొమ్మలన్ని 
తీరు తెన్ను లెంచ। పేరు మారు 

నామ రూపముడిగి। నా తల్లి కన్పట్ట 
లలిత పదముల మది! లలిత గొలుతు 


నీమమున, మనమున। నీ మను మననమ్ము 

మానని నిజ భక్తి! మార్గ రతుని 

అనునయమున బహుర। యమున బోతువటంచు 
లలిత పదముల మది! లలిత గొలుతు 42 


నేనెరిగిన దెంత। నేనెరుగగలేను 

ఎరుగ మిగిలె నెంత। యెరుగ నేను 

తెరుపు మరుపు వాడ। తరియించు తెరవుకై 
లలిత పదముల మది! లలిత గొలుతు 


వినుతి సేతు నమ్మ! వినుత శీలాయంచు 
విన్నదనము బాప। చెన్ను మీర 

కన్న తల్లి గాక! గాతురింకెవరని 

లలిత పదముల మది! లలిత గొలుతు 


వేన వేల పేర్లు! వేడుకొనగనిన్ను 
వేదనుడిగి తాను! సేద దీర 

మంత్ర భావనమ్ము మంగళ కరమంచు 
లలిత పదముల మది! లలిత గొలుతు 


భర్త భస్మమైన। భరియింప జాలక 
నిన్ను వేడి కొన్న! ఖిన్న మతిని 

కాపు కాచి .నట్టి। కామ సంజీవినీ 
లలిత పదముల మది! లలిత గొలుతు 


కండ్ల గంతలుంచ। కన్పట్ట కున్నను 
గాడి నందు తిరుగు! గాను గెద్దు 

తత్వ దృష్టి లేని తపము పగిది యంచు 
లలిత పదముల మది! లలిత గొలుతు 


కర్మ నిష్ట చేతః కలుగు స్వర్గ సుఖము 
జ్ఞాన నిష్ట చేత। నందు ముక్తి 

భోగ మోక్షప్రాప్తి! పొందంగ కోరినే 
లలిత పదముల మది! లలిత గొలుతు 


శుద్ధ స్ఫటిక మందు! చూచినటులగాక 
చెంత నన్ను వస్తు! వింత కాంతి 

నిర్గుణాత్మ వన్న! నిజమునే నరయంగ 
లలిత పదముల మది! లలిత గొలుతు 


ఆపదాదు లందు! నభిచార మందును 
భూత భయము లందు। పోరులందు 
రక్షణమ్ము నీవె రక్షాకరీ యంచు 
లలిత పదముల మది। లలిత గొలుతు 


కాళి రూపు తోడ। కామేశు దరిజేర 
నల్ల పిల్ల యన్న! నొల్ల లేక 

గౌర వర్ణ మొంది! గౌరివైతి వటంచు 
లలిత పదముల మది! లలిత గొలుతు 


చేయు వాడ నేను చేకొనునది నీవు 

చేత నీదు పూజః చేర్చిజూడ 

త్రిపుటి యంచు నొప్పః త్రిపుర సుందరిన్‌ 
లలిత పదముల మది। లలిత గొలుతు 


సాధకుండ నేను! సాధన నీసేవ 
సాధ్య మన్న మోక్ష సాధనమ్మె 

సాక్షిగ నిను నిల్పి! సాధింప కడదాక 
లలిత పదముల మది! లలిత గొలుతు 


శివుని ముఖము చూచి! చిరు నవ్వు నవ్వగా 
మీ నగవుల కాంతి! మేను దాల్చ 

మా గణపతి వెలసె। మా భాగ్య మనగనే 
లలిత పదముల మది! లలిత గొలుతు 


కారణమ్ము లేని। కరుణ నీరూపు 

కోరి కొల్బు వారి। కొంగు పసిడి 

చేరి మొక్కు లిడుదు! చేయివీడకు మంచు 
లలిత పదముల మది! లలిత గొలుతు 


ప్రాపు కోరి నీదు! పాదాబ్దమును బట్ట 
నటి దిట్లి దనక। నెట్టిదెన 

ల ల అజా 
తక్షణమ్మె నాకు! రక్ష దొరకునని 
లలిత పదముల మది! లలిత గొలుతు 


పుట్టినంత గాదు! పోషింప బడవలెన్‌ 
ఎగుడు దిగుడు లేక। సుగమ గతిని 
చంటి పాప నమ్మ! కంటకాపాడగా 
లలిత పదముల మది। లలిత గొలుతు 


కలకలములు కనక। కలవరము పడక 
చెలిమి మొలగ వలయు। నిలను జనులు 
విలువలను వదలక। నిలుప గలుగు నిను 
లలిత పదముల మది। లలిత గొలుతు 


పొందెనెన్ని జన్మ లొందెన్ని మున్ముందు 
తెలియ సాధ్యపడదు। తెలియ వమ్మ 
ఉన్న జన్మమందె। యున్నత గతినాంద 
లలిత పదముల మది! లలిత గొలుతు 


మాయ యని తెలియును! మానడు మోహంబు 
దారయని సుతుడని। ధనమటంచు 

మాయ నెల్లను మటు! మాయము సేయగా 
లలిత పదముల మది। లలిత గొలుతు 


పిచ్చి వాడి ననుచు! మెచ్చినా నొచ్చినా 
నేను బాధపడను। నిజము నిజము 

మరపెరుగక నిన్ను! మదినిల్సి భక్తితో 
లలిత పదముల మది। లలిత గొలుతు 


దుఃఖ జలధి దాటి! సుఖమంద వలెనన్న 
గతివి నీవు గాని; యితర మేల? 

బావి యుండ నెండ। మావు లెందుకనినే 
లలిత పదముల మది! లలిత గొలుతు 


మాటి మాటికి మన। సేటి పరుగు దీయు 
నిలువ లేద దేల। నిలకడగను 

త్రాట గట్టి నిలుప। దాటక నీనుండి 
లలిత పదముల మది। లలిత గొలుతు 


పూజ సేయు టెట్లు పూర్తిగా నెరుగను 
శక్తి కొలది నిన్ను! భక్తి గొలతు 

చెరకు వంగ తీపి! చెడని చందమ్మునన్‌ 
లలిత పదముల మది! లలిత గొలుతు 


పరుస వేది దగుల। పసిడి గాదె యినుము 
కీటకమ్ము గాదె! తేటి రీతి 
నిన్ను చేరి నిల్వ! నేనల్పు డెట్లని 
లలిత పదముల మది। లలిత గొలుతు 


జగము లెల్ల కన్న। జగదంబ తానెట్లు 
పుట్టె నద్రి ముద్దు! పట్టి గాను 

బిడ్డ తల్లిని గన। విడ్డూర మంచునే 
లలిత పదముల మది। లలిత గొలుతు 


మూర్తు లెవ్వరేని। కీర్తింప వలెనిన్ను 
స్త్‌ పదమ్ముల కడ। నిల్చి యుండి 
దివ్య తేజ మీవు। దివిటీలు మేమంచు 
లలిత పదముల మది! లలిత గొలుతు 


పెట్టెననగ తనకు! పుట్టినదే సాక్షి 
పెట్ట కున్న తనకు! పుట్టబోదు 

ఎట్టి ఫలముకైన। గుట్టిదే నంచునే 
లలిత పదముల మది। లలిత గొలుతు 


యోగముండవలెను! యోగసాధన చేయ 
రాగ భోగ దోష రహితముగను 
యోగిగాగ కోరి! యోగ్యత పొందంగ 
లలిత పదముల మది! లలిత గొలుతు 


నీటి చుక్క యొకటి! నీట గలియ వచ్చు 
ఇలను గలియు వచ్చు! నిగుర వచ్చు 
ఉన్నచోటు బట్టి! యునికి మారుననినే 
లలిత పదముల మది! లలిత గొలుతు 


సురపతి, ధనపతుల!। సరసన్‌ నిలువజాల 
నిన్ను వేడుకొనను। నిలిచి యుండి 
చంకనెక్కి నీదు! చనుబాలుత్రాగంగ 
లలిత పదముల మది! లలిత గొలుతు 


శాస్త్ర చర్చ చేత। జపతపాదుల చేత 
కామ్య మంద వచ్చు! కాదు ముక్తి 
ఆత్మ తత్త్వమెరుగ। అపవర్గ మందగన్‌ 
లలిత పదముల మది! లలిత గొలుతు 


మందు పేరు పలుక। మానదు రోగమ్ము 
తినిన గాని రాదు! దాని ఫలము 
అనుభవించ ముక్తి! ఆశతో కాదని 
లలిత పదముల మది! లలిత గొలుతు 


తానె గూడు గట్టి! తనదు తంతువులలో 
సాలె పురుగు జిక్కు చక్కగాను 

దేహ భాన మున్న! తెలియదు నిజమని 
లలిత పదముల మది! లలిత గొలుతు 


తిమిర బాధ నణచ। దినమణి కావలె 
నిష్పుబాధ నణచ। నీటిశాంతి 

కలిని బాధ లణచ। కలిమల హారణిన్‌ 
లలిత పదముల మది! లలిత గొలుతు 


చీమ చిటుకు మనగ। చిగురాకు కదలంగ 
జగతి నెట్టి పనులు! జరుగ గాను 

ఆజ్ఞ లిచ్చు తల్లి! యాపదల్‌ బాపంగ 
లలిత పదముల మది। లలిత గొలుతు 


బూతు కూత గూడ। నీతి మాటగ దోచు 
నీతి మాట తోచు! బూతు గాను 

భావ బలము గెలుచు! భాష కాదంచునే 
లలిత పదముల మదిః లలిత గొలుతు 


తనకు దాహమైన। తానె జలము త్రాగు 
మందు తినక జబ్బు! మాన బొదు 
స్వానుభవము లేని! చదువెట్టి ఫలమంచు 
లలిత పదముల మది! లలిత గొలుతు 


స్వప్న మందు గాంతు! సకల విషయములు 
నిదుర లేవ గానె। నిజము దెలియు 


జ్ఞాన ముద్భవించి। నణగనజ్ఞానమ్ము 
లలిత పదముల మది! లలిత గొలుతు 


కనకమన్న నిజము! కంకణాదులు కల్ల 
పాత్రలందు మట్టి! మాత్రముండు 
కలది నేనెరింగి। కల్పితాలు మరువ 
లలిత పదముల మది! లలిత గొలుతు 


చెడ్డ నీటి లోన। చిల్ల గింజను వేయ 

నీరు చక్క బడును! నిముషమందు 

మదిని నిన్ను నిల్చ। మలిన ముడుగునంచు 
లలిత పదముల మది। లలిత గొలుతు 


నిమ్మ చెట్టు కొట్ట! నీరున్న చిగురించు 
అహము చావ నట్లు! అహితు డయ్యు 
విషయ వాంఛలున్న। వీడద హమనగ 
లలిత పదముల మది! లలిత గొలుతు 


ఎంత చీకటైన। కొంత వెలుగుచాలు 
అంధకారము నది। యణచి వేయు 
అమల భావ దీప్తి యహమును జీల్బంగ 
లలిత పదముల మది! లలిత గొలుతు 


చేత నున్న బంతి! చేజార మెట్లపై 
మొట్టు మొట్టు జారి! గట్టు జేరు 

చేరి నన్ను వీడు! చిత్తంపు గతియని 
లలిత పదముల మది। లలిత గొలుతు 


పాల యందు పాలు! జలయందు జలమును 
నూనె యందుజేరు! నూనె లాగు 

ఆత్మలోన కలిసి। యాత్మ తత్త్వ మెరుగ 
లలిత పదముల మది! లలిత గొలుతు 


భాషయందు పటిమ। భక్తి యందు గరిమ 
తోటి వారి యందు! మేటి యయ్యు 
షడ్రిపుల దునుమక। సాధించు తానేట్లు 
లలిత పదముల మది। లలిత గొలుతు 


తద్భవములు మారు! తత్సమమ్ములు గాను 
తత్వ మరసి తాను! తలచి తలచి 

కుల్సి తిమ్ములుడిగిః సత్సంగ లబ్ధి కై 
లలిత పదముల మది! లలిత గొలుతు 


ఆపద యని బల్మ। ఆ! పదమని పల్ము 
వాడె జూడ సుఖుడు। తోడు నీడ 

ఆప దలచి మించి। ఆ పదమ్ముల పట్టి 
లలిత పదముల మదిః లలిత గొలుతు 


వాన పడిన వేళ। తాను సూర్యుని గోరు 
ఎండ వేళ వాన। కెదురు చూచు 

లేని దాని మరచి। లేమి భారము వీడ 

లలిత పదముల మది! లలిత గొలుతు 


కష్ట మొచ్చె నేని! కన్సించు దైవము 
సుఖము గల్గునేని। చూడ బోడు 

స్వార్థ రహిత భక్తి! సాధింపగానెంచి 
లలిత పదముల మది! లలిత గొలుతు 


నిప్పు దగుల పసిడి! నిజవర్ణ మొందురా 
మట్టి గాల్చ మిగులు! నొట్టి బూది 
భయము లేక మేము! బాధల దాటంగ 
లలిత పదముల మది! లలిత గొలుతు 


కంఠసీమ నున్న। కంటె కానగ రాక 
వెదుక తిరుగుచున్న। వెర్రి గాక 

లోన నున్న నీదు! వైనమ్ము తెలియంగ 
లలిత పదముల మది। లలిత గొలుతు 


పద్యరచన చేయ। పండితుడనుగాను 
భావ పటిమ లేదు! భాష లేదు 

తల్లి చెంత చేత। పిల్ల చేష్టయనగ 
లలిత పదముల మది! లలిత గొలుతు 


నిత్య శుద్ధవంచు। నిత్యబుద్ధాయంచు 
నిర్వికల్ప వంచు! నిత్యవంచు 
నిత్యముక్త వంచు! నిరపాయవంచునే 
లలిత పదముల మది! లలిత గొలుతు 


భద్రమూర్తి వీవు! భక్తి గమ్యవు నీవు 
భక్తి వశ్యవీవు। శక్తి వీవు 

శాంతమూర్తి వీవు; శాంభవి నీవంచు 
లలిత పదముల మది! లలిత గొలుతు 


నిన్ను చేరి నిల్చి। మన్నింప వేడంగ 
మాట రాక పోయె। మనసు దాటి 
వాంఛి తార్థ మివ్వ! వాసిగా రాశిగా 
లలిత పదముల మది। లలిత గొలుతు 


కామధేను వనగ। కాలి సందుల దూరి 
కొరత లేక పాలు! గుడుతు నేను 

వత్సమౌదు నమ్మ వాత్సల్యతను గావ 
లలిత పదముల మది! లలిత గొలుతు 


బాససేయ వమ్మ। బాసట నిల్వంగ 
దోష పంక్తి జూచి। రోష పడక 

చేయి సాచి నాడ। చేకొని కాపాడ 
లలిత పదముల మది! లలిత గొలుతు 


ఇడములుడుగ జనులు! కడిమి చెట్టగు నిన్ను 
దరిని జేరగానె। దయనుజూపు 

చేరి మమ్ము బ్రోవుః చారుహాసా యంచు 
లలిత పదముల మది। లలిత గొలుతు 


పావనమ్ము గాగ। దీవెనలు వడయ 

పట్టు సడలక నిను! పట్టు కొందు 

నీదు పదమె శరణు! నిశ్చయమ్ముగనంచు 
లలిత పదముల మది। లలిత గొలుతు 


ఒక్కపద్యమైన। చక్కగ దలపంగ 

ఎల్ల శుభము లొందుః కల్లగాదు 
నన్ను కన్న తల్లి! నామాట నిల్చ్బంగ 
లలిత పదముల మది! లలిత గొలుతు 


అమ్మ సర్వాంతర్యామి. ఆమె నిన్సీమ మహిమ, సద్యప్రసాదిని 
కూడా. కోరి కొల్పు వారి కొంగు వనిడి. అట్టి అమ్మను 
సేవించుటయే యోగం, అదృష్టం కూడా. భక్తి, జ్ఞాన, 
వైరాగ్యములు, ఆత్మచింతన, అంతర్యాగము, అమ్మ లీలలు 
ఇంకా ఎన్నెన్నో. ఇలా ఆమె భావనలో జలలాడి అందరికీ 
అర్థమయ్యే మాటలతో సరళమైన శైలిలో శతక రూపంగా మీ 
కందిస్తున్నాను. 


ఒక్క మాట: ఇది మాటల గారడీకాదు. పాండిత్య ప్రదర్శన 
కాదు. ప్రతి పద్యంలోను అమ్మతత్వం ప్రతిపాదించబడినది. 
మీమీ వాననా బలము బట్టి మీ మనన్సుకు తప్పక ఒక్క 
పద్యమైన హత్తుకొంటుంది. అలరిస్తుంది. ఆలోచింపజేస్తుంది. 
తరింవచేస్తుంది కూడా. ఇది అమ్మ నాచే పల్కించినమాట్‌. 
నమ్మి చెడిన వాడు లేడన్నది ఆర్యోక్తి. వ్రతివాడు తనని 


